త్రివణి ప్రొడక్షన్స్‌ 


బడి ఏంతులు 


ర్హాత:మి. 'పర్రాజు 
ఎష్థకజ్యంటి. చంద్రశేఖరరెడ్డి, బి.ఎ. 


తారాగణం 


సటరత్న పద్మశ్రీ యున్‌, టి రామారావు, నాగభూషణం, రాజబాబు, రామకృష్ణ, 
కృష్ణంరాజు, అల్లు రామలింగయ్య, రావికొండలరావు, సీతారాం, దేవానంద్‌, 
మాస్టర్‌ ఆదినారాయణ, నురేంద్ర వెంకటరావు, 
డి. నారాయణ, వి.వి. |త్రినాధ్‌రావు. =' 


అంజలీదేవి, నూర్యకాంతం, జయంతి, విజయలలిత, 
టి. పద్మిని, రాదాకుమారి, బేబి శ్రీదేవి, 
బేబిమున్ని, బేబిలక్ష్మీ (పనన్న, బేబి లత. 


అతిధినటులు 


జగ్గయ్య. జానకి. మిక్కిలినేని. 


బడిపంతులు 


[ రయి 


— కథా సంగ్రహం _ 


లోకం. ఒకబడి 1 హృదయం ఒకగుడి 1 మంచితనానికి మారు 
"పేరైన బడిపంతులు రాఘపసరావు తన విద్యార్థులకు చెసే ప్పే తొలిపాఠం 
యిదే 1 


రాఘవరావు ఒక మధ్యతరగతి కుటుంబీకుడు | భార్య జానికమ్మ 
ఆయనకు అన్నివిధాలా తగిన ఇల్లాలు 1 వారికీద్దరు కొడుకులు సత్యం- 
"వేణు! ఒక కూతురు, లక్ష్మి 1 

రాఘవరావు హౌడ్మాష్టరుగా తన స్వగ్రామంలో నేఉన్న ఎలిమెంటరీ 
ee వచ్చాడు ! అక్కడ విద్యాష్టలలో క్రమశిక్షణ లేకపోవటం 

కాసి శ్రమించి వాళ్లందరినీ తీర్చిదిద్దాడు : ప పసివయసులోనే పెడదార్లు 

పట్టిన రామూలాంటి “వద్యార్థల్ని పై పైతం మంచివాళ్ళ నుచేశాడు 1 ఆ పాం 
శాలలో చదువుతోపాటు, సంస్కారం కూడా “భోదించి, దాని నొక 
శాంతినికేతనం చేశాడు 1 

బడి మేనేజర్‌ పాపారావు, రాఘవరావు అక్కడికి రాకముందు 
ఎన్నో అరాచకాలుచేస్తూ, అధికారాన్ని దుర్వినియోగాం చేస్తూ వచ్చాడు! 
రీ పసూప రాక అతడి స్వలాభాలకి గొడ్డలి పెట్టు ఆయింది 1 


నాలుకలా కలిసిపోయిన రాఘనరావు 
ఆ ద్వేషం పగగా మాశి 


అందుకే అందరికీ తలలో 
పైన పాపారావు ద్వేషం పెంచుకున్నాడు. 
పాపారావుని రాక్షసుణి చేసింది 1 
ళు 


ఒకర్యాతి రాఘనరాపు యింటికి నిప్పు'పెటాడు పాపారావు | పెళ్లాం 
ట 
బిడలతో, కట్లు బటలకో |బ్రితికిబె టపడాడు రాఘవరావు 1 
(ss యల లు —_ G 
చేషీడులాంటి తమ మాష్టారికి నిలువనీడ లేకపోవటం చూసి విద్యా 
ర్రిన్మీ విద్యారులంతా కరిగిపోయి, కలిసికట్టుగా అంతా ఒక్కమై తమ 


గురుదేవుని కొక ఆలయంలాంటి ఇంటినికట్టీ గురుదక్షిణగా బహూకరిం _ 


చారుః రాఘవరావు హృదయం శిష్యవాళ్చల్యంతో పొంగిపోయింది 1 
ఆ ఆలయంలో వాళ్ళ అభివృద్దికి అహర్నిశలూ. పాటాపడ 
సాగాతు 


ఉంటూ 


పిల్లలు “పెద్దవాళ్ల యినారు | కొడుకుల్ని కాలేజీలో చదివించవల” శ 


వచ్చింది! అరకు. ఉహాధ్యాయులకు ఉండే ఆర్థికసమ స్యే రాఘసగ్‌ 


rs 


ఎదురైంది ! గత్యంతరం లేక పాపారావు యిచ్చిన అప్పును తీసు 
కున్నాడు రాఘవరావు: 


ఆ దంపతులు - కడుప్ప కటుకుని పిల్లల్ని చదివించ సాగారు । కానీ 
ఏ కొడుకులు పెద్ద చదువులు “చదివి “కమకి అండగా నిలుస్తారని 
ఆకశించారో _ ఆ కొడుకుల్లో మ్నాతం బాధ్యత లేకపోయింది 1 పెద్దవాడు 
సత్యం పాపారావు కూతురు శాంతను |పేమించి గుళ్లోపెళ్లి చేసు 
కున్నాడు; చిన్నవాడు 'వేణు కాలేజీలో తనతో చదువుకుంటున్న కలవారి 
అమ్మాయి జయను (పేమించి పెళ్లాడాడు 1 అంతేకాదు ఇల్ల రకం 
కూడా వెళ్లాడు : 


కొడుకు లిదరూ చూపిన స్వా 
యు 


ర్ధానికి ఆ తలిదర్శడులు కుమిలి 
పోయారు 1 


కొన్నాళ్లకి మనసు దిటవు చేసుకుని కరవ్యాన్ని పూ రి చేయ 
దలచి కూతురు లక్ష్మికి పొరుగూరి పానకాలు కొడుకు పిచ్చయ్యతో పెళ్లి 
నిశ్చయించాడు రాఘవరావు | 


తన అక్కసు తీరని పాపారావు ఆ 'పెళ్లి చెతగొట్టాలని పథకం 
న్న వేశాడు : కట్నం కోసం అప్పు తెచ్చిన సొమ్మును తన పాతబాకీ (క్రింద 
ఎగరేమకు పోయాడు ॥ 


స... 


తత 


డబ్బుకీ, (పాజానికీ లంకెగా (బతుకుతున్న పానకాలు కట్నం 
ముట్టందే తా? కట్టడానికి వీలే దని కొడుతను ఆజ్ఞాపించాడు ! అయితే 
పానకాలు కొడుకు పిచ్చయ్య రాఘవరావుపడే ఆందోళన ఆర్థం చేసుకుని 
తండ్రిని ఎదిరించి లక్ష్మి మెళ్లో తాళి కన్హేకాడు : చేసేదిలేక కట్నం 
డబ్బుకు (పోనోటు తాయించుకుని తీసుకెళ్లాడు పానకొలు | 


లక్ష్మీకూడా ఆ తవారింటికి వెళ్లి పోయింది! ఆ యింట్లో జానకమ్మ, 
రాఘవరాపు రెక్కలు తెగిన పక్షుల్లా మిగిలిపోయారు | 


ఆలనా విద్యార్థులపై వుండే మమకారంతో రాఘవరావు కన్న 
వాళ్ల దూరమయ్యారనే మాట మరచిపోయాడు ! ఆ అదృష్టం కూడా 
ఆయనకి ఎంతోకాఆం మిగల్లేదు : ఆయనకు యాభై అయిదేళ్ల వచ్చాయి 
గనక (పభుత్వతివారు రిజర్‌ చేశారు! తన |ప్రాణాధికంగా ' చూసుకునే 
పిల్లలకి దూరంకౌవటం భరించలేని రాఘవరావు భార్య జానకితో చెప్పుకుని 
కుమిలిపోయాడు | ఆ ఇల్లాలు భ ర్హను పసివాణ్ణిచేసి ఓదార్చింది ॥ 


జీవితంలో ఎన్నో పోగొట్టుకున్న ఆ దంపతులకు మిగిలింది 

పిల్లలు కట్టించి యిచ్చిన పవిత్రమెన ఆ ఇలు ఒక్కతే : కాని దాన్ని 
లం ఐ మా. య 

కూడా దూరం చెయ్యాలని పాపారాప్ప, లక్ష్మీ పెళ్లికి రాఘవరావు చేసిన 


అప్పు తాలూకు నోటును తనపేర మార్చించుకుని ఇల్లు వేలం వేస్తానని 
నోటీసిచ్చాడు. 


అది చూసిన రాఘవరావు చలించిపోయాడు | భర్త ఆవేదన 
నర్హంచేసుకున్న భార్య జానకమ్మ పిల్లి లందరినీ ఆ సమస్య పరిష్కరించ 
టానికి రమ్మని ఉత్తరాలు (వాయించింది. 


తలిదండ్రులు (బ్రితికారో చచ్చారో కూడా పటించుకోని కొడు 
యట 

కులు ఆ ఇంటిని కాపాడటానికి వసారా? గురుదక్షిణగా బడిపిల్ల లు 

బహూకరించిన ఇల్లు వేలం వేయటం జరిగితే రాఘవరావు (బ్రితగ్గలడా ? 


5 


స" 


రాఘవరాన్సు జానకమ్మల భావిజీవితం ఎలాగడుస్తుంది ? 
ఇత్యాది (ప్రశ్నల వివరాలు 


'వెండితెరపె చూడండి 1 


పాటలు 


1 పాట రచన : ఆకేయ 
పాడినవారు : ఘంటసాల క కోరన్‌ 
పల్లవి : భారత మాతకు జేజేలు 
చింగరు భూమికి. జేజేలు 
ఆసేతు హిమాచల సస్యశ్యామల 
జీవధ్యాతికీ జేజేలు 
చరణం 1 త్రివేణి సంగమ పవిత్రభూమి 
నాలు వేదములు పుట్టిన భూమి 
గీతామృతమును పంచిన భూమ్‌ 
పంచశీల భోదించిన భూమి ॥భారత॥ 
చరణం 1 శాంతిదూతగా వెలసిన బాపూ శ 
జాతి రత్నమై వెలిగిన నెహూ) 
విపవ వీరులు వీరమాతలు 
మదువిడలె మురిసే భూమి ॥ భారత॥ 
చరణం $ సహజీవనము సమభావనము 
1 సమతా వాదము కేదముగ 
19 స (సజాకేమము (ప్రగతి మార్గము 
లక్ష్యములై న విలక్షణభూమి గధారత॥ 


2 పాట 


చరణం 1 


చరణం 2 


చరణం శి 


7 


రచన :; ఆకేయ 
పాడినవారు ; పి, సుశీల & కోరన్‌ 


పిలలము బడి పిల్లలము 

నడుములు కటి కలిసాము 

పిడికిలి బిగించి కదిలాము 

పలకా బలపము పట్టిన చేతులు 

పలుగూ పారా ఎతినవి 

ఓనమాలను దిద్దిన వేళ్ల 

ఒకమై మట్టిని కలిపినవి ॥పిల్ల లము॥ 


వతి అణువూ - మా భక్తికి గుర్తు 

(వతి రాయి _మా శ క్రిక్‌ పద్దు 

చేతులు కలిపి చెమటతొ తడిపి 

కోవెల కడతాం గురుడేవునికి శపిల్ల లము! 


తెలియని వాళ్లకు తెలివిగలా శ్లకు 

తెరిచుంటవి ఈ ఇంటి తలుపులు 

వెలుగును తెచ్చే ఈ కిటికీలు... 

పంతులుగారి చల్లని కళ్లు ॥పిల్లలము॥ 


కి పాట 


అతడు : 


ఆమె : 


రచన : అ లేయ 
పాడినవారు : ఘంటసాల, పి, సుశీల 


నిన్నమొన్న రేకు విప్పిన లేతమొగ్గా 

నీకు ఇంతలోనే నన్నుచూస్తె అంతసిగ్గా 

నిన్నమొన్న రెక్కలొచ్చిన గండుతు మ్మెదా 

నీకు అంతలోనె నన్నుచూ స్తే యింతతొందరా 

పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు 

స్‌ "పైటకొంగు చాటున దోబూచులా డెను 

వసితనాన ఆడుకున్న తొక్కు_డుబిళ్ల లు 

నీ పరువానికి నేర్చినవీ దుడుకుకోర్కెలు ॥నిన్నమొన్న॥ 
పాలబుగ్గలు పూణె లేతకెంపులు 

వాలు చూపులందు దోచె వయసుజోరులు 

చిరుతనవ్వులు ఒలికె చిలిపితనాలు 

చిన్ననాటి చెలిముతీ సె వలపుదాఠలు ॥నిన్నమొన్న॥ 
ఇన్నాళ్లూ కళ్లు కళ్లు కలిపిచూ స్తివి 

ఇప్పుడల రెప్పలలా ఆపరెపన్నవి 

ఇన్నాళ్లూ నీ కళ్లు వూరుకున్నవి 

ఇపుడేవేవో మూగవాస లాడుతున్నవి ॥నిన్నమొన్న॥ 


sal 


4 పాట 


రచన : డా! సిం నారాయణ రెడ్డి 
పాడినవారు : పి సుక్లీల & కోరస్‌ 
ఓలమ్మో ఓయమ్మో 
గౌరమ్మో వ సూరమ్మో 
నారమ్మో - నర్సమ్మో 
ఏమిపే....ఏమిసే 
ఏమని చెప్పను ఏమని _ చెప్పను ఓలమ్మో 
వాడు ఎన్నెన్ని నేర్చి నాడఓయమ్మో 
ఇంటిపట్టునా పున్నా _ చేనిగట్టునా పోతున్నా 
యెంటజేడిన కొంజువాడు ఎంతకూ నన్నొదిలిపోడు 
॥ఏమనిచెప్పను॥ 
నీలాటి రేవులోన తానమాడి వసుం"జ 
సీట్‌కడవ బరువోపలేక తనడుము వూగుతుంయే 
దారికెదురు నిలిచా డె - ఓరచూపు విసిరాడె 
పిల్లా సీపెట తొలిగెనన్నాడే! నా 
గుండెలోక్‌ గురిచూసి నవ్వాడే ॥ఏమనిచెప్పను॥ 
ముచ్చశైన సిగలో మల్లెమొగ్గలు తురుముతువుంే 
అద్దంలో ననునేనే ముద్దులాడుతూవుంే 
వెనేకమాటుగా వచ్చాడే? నులి వెచ్చగా వాశేశాడే 
ఈ ముద్దు మోముకు అద్ద మెందుకని అన్నాడే 
చిన్నిముద్దుతో ఒకముచేర'దేసి వెళ్లాడే ॥ ఏమని॥ 


చుక్క_లసందిరికింద ఒక్కదాన్ని పడుకుంటే | 
చలిగాలికి ఒళ్లంతా సలసలమని కాగుతుంమే 

నిదరన్నది రాకుంటే నాయెద బరువై. పోతుంటే. 

కలలాగా పక్కపక్కన చేరాడే 1 

నా కన్నె వయసును వెన్నముద్దగా చేశాడే 1 ॥ఏమనిచెప్పను॥ 


10 


5 పాట 


చరణం 1 


చరణం 2 


చరణం శీ 


రచన : ఆ తేయ 
పాడినవారు : పి, సుశీల 


మీ నగుమోమూ నా కనులారా కడదాకా కననిండూ 
ఈ సూత్రముతో ఈ కుంకుమతో ననుకడతేరీపోనిండూ 


ఉపచారాలే చేసితినో ఎరగక | 
అసచారాలే చేసితినో 

ఒడుదుడుకులలో తో డైవుంటినీ 

మీ అడుగున అడుగై నడిచితినీ ॥మీనగు॥ 


రెక్కలువచ్చి పిల్లలు వెళ్లారూ 
యు (గ్రా, 
'రెక్కలు అలిసి మీరున్నారూ 
పండుటాకులము మిగిలితిమీ 
ఇంకెన్ని పండుగలు చూడనుంటిమీ ॥మీనగు॥ 


ఏ.నోములు నే నోచితినో 

ఈ దేవుని పతిగా పొందితినీ 

(పతిజన్మా మీ సన్నిధిలోనా 

ప్రమిదగ వెలిగే వరమడిగితినీ ॥మీనగు॥ 


టి 


రచన ; అ లేయ 
పాడినవారు : పి, సుళీల, 'చాలస్ముబమణఖ్యం 


ఓరోరి పిల్లాగాడా వగలమారి పిల్లాగాడా 

సీ వురకలు వూపులు చూస్తుంకే వుండలేకపోతున్నారా । 
ఎలపట దాపట గి తలు రెండూ బలిసివున్నాయి 

నీ చెయ్యి తగిలితే ఛెంగుఛెంగున ఎగిరే పడతాయి 

చెర్నాకోల వుండివుండి ఛెళ్లనున్నాది 

ఈ చిన్నదాని గుండెలోన యుల్లుమన్నాదీ ॥ఓరోరి॥ 


పడుచుదనంలా గలగల ఏరు పారుతున్నాది 

పెకి చల్లగా లోన వెచ్చగా. చేపుతున్నాది 

తడిసిన , కోకతెలిసీ తెలియని మనసల్లేవుంది 

నిలువున నన్ను నీ చూపేమో మింగివేస్తూందీ , ॥ఓరోరి॥ 


గూడువదిలిన గువ్వల్లా ఎగిరిపోదామూ 


న 'జోడుకట్టిన పిట్టల్లా 'కూడివుందాము * 


దుక్కిదున్నని అ  చేనల్లే pees 
ఇక మొక్క_జొన్నకోటల్లే ముర్తిపేపోదామూ.. ఆ "టఓరోరి॥ 


చరణం 1 


చరణం 2 


రచన : దాశరథి 
పాడినవారు : ఘంటసాల 


చిన్నబోయింది కై లాసం _ శివపార్వతుల నివాసం 

టా. 
యెడబాబరుగని పుణ్యదంపతుల _ విడదీసిందీ విధినేడు 
తోడునీడగా వుండే వయసునగూడు విడిచి వేరై నారు ॥విడ॥ 


జంటను వీడిన ఒంటర్మిబతుకై జాలిగ కుమిలేరూ : 
యెదలో దాగిన మూగవేదన యెవరికి చెప్పేరు 1 
యెలా భరించేరు 1యెడ॥ 


ఒకే తనువుగా ఒకే మనువుగా ఆదంపతులు జీవించారు 
ఆస్తి పాస్టివలె అన్నదమ్ములు 
ఆ తలిదండుల పంచారూ 


8 పాట 


అతడు : 


ఆమె: 


అతడు ; 


ఆమె : 


ఆమె : 


అతడు : 


13 


రచన : ఆర్మద 
పాడినవారు : పి, సుశీల, 'చాలస్ము బమణ్యం 


రాక తాక వచ్చావు _ రంభలాగ వున్నావు 

ఆవురావురంటుందే మోజూ _ మనమోజుతీఠ యిదే మంచిరోజు 
బలే మోజుమీదవున్నావు _ ముందుముందుకోచ్చేవు 

జోరునువ్వు తగ్గించుబావా - ఆ జోరు తగ్గకం పేను గొడవ 
'పెళ్లిమన్న(బ్రహ్మచారి కఠ్మనాకు పట్టిందే. 

రాతిరి శివరాతిరే పిల్లా = ఈ రాతనాకు తప్పిఆచేపిల్లా 

నువ్వుపడే బాధ _ అహ వాదికూడకాదా 

సొగసు ముడుపుళట్లా _ అది దోచకోయి యిట్లా 

నిన్ను నమ్ముకున్నాను. నీకు అడ్డుచెప్పలేను. రాజా 1 

నీ ఒడిలోన కరిగేనోయ్‌ రాజా ॥రాక॥ 

మొండిపట్టు పట్టొద్దు - మోటునరస మాడొద్దు 

వడుంచుట్లు చెట్సేసి నా కోర్కెను పెంచాడు 

తనివి తమన్నా. జ! చనవుతీసుకున్నా 

తాటితోపుపక్క పొదవున్నది యెంచక్క_ 

గుజురు గుబురు పొదరింబ్లో గుబులు తీర్చుకుందామే పిల్లా 1 

అది తీరకుంజ నే బతిశేదెల్లా : బలే మోటా! 


ళో 


ఆము ఆ 


14 


9 పాట 


* రచన: అతేయ 


పాడినవారు : పీ. సుశీల 


బూచాడమ్మా బూచాడు 
బుల్లి 'పెమైలో వున్నాడు 
కళ కెపుడు కనపడడూ 
గా 

కబురులెన్నో చెబుతాడు 

చరణం 1 గురుగురుమంటూ గోలెశ'తాడు 
హల్లో అని మొదలెడతాడు 
ఎక్కుడపున్నా ఎవ్వరినైనా 
పలుకరించి కలుపుతాడు 

చరణం 2? తెలుగు, తమిళ, హిండీ, కన్నడ 
భాషా భేదాలెరుగనివాడూ 
కులము మతము జాశతేడె నా 
గుండెలు గొంతులు ఒకటంటాడూ 


వచనము : ఢిల్లీ, మృదాసు, హైదరబాద్‌ 
రహో, అమెరికా ఇ లండన్‌, జపాన్‌ 


చరణం శ్ర ఎక్కడికై నా వెళుతుంటాడు 
ఎల్లలు మనసుకు లేవంటాడు 
ఒకే తీగపె నడిపిసాడూ 
ల్లా ఆల్‌ 
ఒకే ప్రపంచం అనిపిసాడు 


॥బూచా॥ 


॥బూచా॥ 


॥1బూచా॥ 


రచన డి, వి, నరసరాజు 

పాటలు అ(కేయ, ఆరుద్ర, దాశరధి, డా॥ సి. నారాయణరెడ్డి 

సంగీతం కె. వి మహదేవన్‌ 

పిబాక్‌ ఘంటసాల, సుశీల, యస్‌, పి. బాలస్నుబహ్మణ్యం 

౧ 

డెరెకర్‌ ఆఫ్‌ ఫొటో గ్రఫీ కె. యస్‌, (ప్రసాద్‌ 

అ= టి 

కళ యస్‌. కృష్ణారావు 

కూర్చు వి. అంకిరెడ్డి 

(ప్రొడక్షన్‌ ఎగ్గిక్యూటివ్‌ జానకీపతి 

అ జ 

నృత్య దర్శకులు హీరాలాల్‌, పసుమ రి కృషమూ ర, 
జల లా ఆనీ. 
"వేణుగోపాలరావు 


సాంగ్స్‌ అండ్‌ రీరికార్డింగ్‌ 
సహకార దర్శకులు 


స్వామినాధన్‌ (విజయాగార్డన్స్‌) 
a 
బి, భాస్కర్‌, దయాసాగర్‌ 


సిల్స్‌ వి. రామస్వామి 
టట 

పబ్లిసిటీ కళామందిర్‌ 
మేకప్‌ పీతాంబరం, భ(ద్రయ్య, పోతరాజు, మూ రి 


నారాయణ, డిష్ట, చొక్కొ-లింగం, మరియు అర్జునరావు 


2 యయ లయలు లుం యం 0 $ 


ఆి+యింయ0 యి ఆ+ఆ౨+ంయల+ య+6ల0+ ఆ+ంయ+అ+అ+యల+య+ణు+యంల+ మ య+ఆ+ణ+ అ+ంయింయింయింయింయ+యల+యు! అం ఆలు అ. 


మ తన TTR 


సా౦కేతికవర్తం౦ 


‘ 
(| 
యెస్‌ పబ్లిసిటీ కల్పనా ఎంటర్‌ పై జెస్‌ | 
(స్‌ రిలేషన్‌ నవరంగ్‌ $ 
నా (J 
దుస్తులు బాల క్రిష్ణ i 
సూడియో వాహినీ | 
స్‌ 

నహాయకులు | 
| 
దర్శకత్వం బి. శ్రీనివాసులు, (ప్రసాద్‌ | 
సంగీతం పుహశేంది | 
ఎడిటింగ్‌ బి. వి. శ్రీనివాస్‌ | 
దుస్తులు ఆశీర్వాదం, ఎమ్‌. చంద్రం, సూర్యారావు గ్‌ 
(ప్రొడక్షన్‌ యమ్‌. నారాయణమూ ర్హి, వెంకయ్య, మూర్తి ( 
ఆఫీస్‌ యిన్‌ఛారి జి. భాస్కరరావు, సి. ఏ, రామన్‌, | 

జి, రామకృష్ణ 

ణు 

జూ. ఆరిస్‌ సప్తయిర్‌ జి. శరభయ్య 

కట ౧ తన్న 


మేకప్‌ సిహెచ్‌. మలి ఖారునరావు " 
౧౧ జ 


కాం 


ఫోన్‌ : 75447 


కాంతి సెస్‌, విజయవాడ_?. 


త్రివేణి ప్రొడక్సన్స్‌ 


డ్డి, 


కి7నంద్రశేఖరరె 
£క్సర్‌ 


